థమ, గణపతి నీంక్త్‌ప్త / సంపూర్ణ 


జో 


https ://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


= చణపతి పూజ - 


-|| అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం యథాశక్తి 
గణపతి పూజాం కరిష్నె॥ 

(పసుపుతో చేసిన గణపతిని కుంకుమతో అలంకరించి తములపాకులో నుంచి పూజించవలెను). 
తతః మూర్త్యావాహనం కరిప్పే॥ 

అస్మిన్‌ హరిద్రాబింబె శ్రీ మహాగణపతిం ఆవాహయామి, 
న్గాపయామి, పూజయామి హరిద్రాభం చతుర్భాహుం హరిద్రా 
వదనం ప్రభుమ్‌ పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ 
చ। భకా౭భయ పదాతారం వందే విఘ్నవినాశనమ్‌। ఓం 
హరిద్రా గణపతయే నమః 


[వణ వతెష్టా- ఓం అసునీతే పునరన్మాసు చక్షుః పునః పాణ 
మిహ నో ధేహి భోగమ్‌। జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మను 
మతే మృడ(ళ)యా నః స్వస్తి! అమృతం వై [పాణా అమృత 
మాపః ప్రాణానవ యథాస్టాన ముపహ్యయతే॥ మహాగణాధిపతిం 
సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార 
సమేతం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్వామిన్‌ సర్వ 
జగన్నాథ యావత్పూజావనానకమ్‌। తావత్వం ప్రతిభావేన 
బింబే౭ స్మిన్‌ సన్నిధిం కురు॥ ఓం శ్రీమహా గణాధిపతయే నమః 
స్థిరో భవ, వరదో భవ, సుముఖ భవ, సుప్రసన్నో భవ, 


Kiron Type Institute 


మమ (యజమానస్య) అభిముఖో భవ, స్థిరాసనం కురు॥ ప్రసీదః 
. ! ప్రసీదః! ప్రసీదః! - (ద్వానం) ఓం గణానాం త్వా గణపతిగ్‌ం 
||హవామహె కవిం కవీనాముప మశవస్తవమ్‌। జ్యేష్టరాజం 
[బ్రహ్మణాం బహ్మణస్పత ఆ నః శ్చృణ్వన్నూతిభిస్సీద సాదనమ॥। 
ఓం శ్రీమహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి 


- (ఆవాహనం) ఆతాగచ్చ జగద్వంద్య సురరాజార్శితే శ్వర! 
ఆనాధనాథ సర్వజ్ఞ గౌరిగర్భ సముద్భవ।॥ ఓం శ్రీమహాగణాధి 
పతయే నమః ఆవాహయామి - (ఆసనం) మౌక్తికైః పుష్యరాగైశ్ళ 
నానారత్న విరాజితమ్‌। రత్నసింహాసనం చారు ప్రత్యర్థం 
ప్రతిగుహ్యతామ్‌॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః ఆసనం 
సమర్పయామి - (అర్హ్యం) గౌరిపుత్రనమస్తెస్తు శంకరం ప్రియ 
నందనం। గృహాణార్హ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం॥ 
ఓం శ్రీమహాగణాధిపతయే నమః హస్తయోః అర్హ్యం సమర్పయామి. 


- (పాద్యం) గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక। భక్తా 
పాద్యం మయాదత్తం గృవేోణ ద్విరదానన।। ఓం 
శ్రీమహాగణాధిపతయే నమః పాదయోః పొద్వం సమర్పయామి॥ 
- (ఆచమనీయం) అనాధనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత। 
గృహాణాచమనం త తుభ్యం దత్తం మయాప్రభో। ఓం 
శ్రీమహాగణాధిపతయే నమః ముఖీ ఆచమనీయం సమర్పయామి. 

(మభువర్మం) దధిక్షరసమాయుక్తం మధ్యాజ్యేన సుసంయుతమ్‌ 


Kiron Type Institute 


|మధువర్మం గృహాణేదం గజవక్త్ర నమో౭ స్తుతే। 
: శ్రీమహాగణాధి పతయే నమః మధుపర్కం సమర్పయామి. - 
|| (ఏంచావ్చాతస్పానం పయోదధి ఘృతం చైవ శర్మరా మధు 
సంయుతమ్‌]। పంచామృతేన స్నపనం ప్రయతాం గణనాయక 
ఓం శ్రీమవో గణాదివతయేనవుః వంచామృతస్పానం 
సమర్పయామి. - (జాపచారికస్సానం) ఓం అపో హి షా మయో 
భువః తా న ఊర్టె దధాతన। మహేరణాయ చక్షసే! యో వః 
శివతమో రసః తస్య భాజయతే హ నః ఉశతీరివ మాతరః। 
తస్మా ఆరం గమామవః। యస్య క్షయాయ జిన్వధ। ఆబో జన 
యథా చ నః॥ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః జాపచారిక 
స్తానం సమర్పయామి. - న్నానానంతరం శుద్ద ఆచమనీయం 


గబుమరయంమి।। 


- (వస్త్రయుగ్మం) రక్తవస్త్రద్వయం చారు దెవయోగ్యం చ 
మంగళమ్‌! శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ।। 
ఓం శ్రీమహాగణాధి పతయే నమః వస్త యుగ్మం సమర్పయామి 
- (యజ్లోపవీతం) యజ్ఞేశ యజ్ఞవిధ్వంస సర్వదేవ నమస్కృత। 

యజ్ఞసూత్రం (ప్రదాస్యామి శోభనం చోత్తరీయకమ్‌॥ 
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజావలే ర్యత్సహజం పురస్తాత్‌ 
| ఆయుష్య మధ్యం ప్రతిముంచ శుభం యజ్ఞోపవీతం బలమస్తు 
తేజః; ఓం శ్రీమహాగణాధి పతయే నమః యజ్ఞోపవీతం 


కగు గ అలల్యూల 


Kiron Type Institute 


J 


సమర్పయామి - (ఉపవీతం) రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం 
స చోత్తరీయకం। గృహాణ సర్వధర్శజ్ఞ భక్తానామిష్టదాయక।॥ ఓం 
||శ్రీ మహాగణాధిపతయే నమః ఉపఖీతం సమర్పయామి. 


- (గంథం) చందనా౭.గరు కర్పూర కస్తూరి కుంకుమా౭. 
న్వితమ్‌। విలేపనం సురేష్ట పిత్యర్థం (పతిగ్భహ్యతామ్‌॥ ఓం 
శ్రీ మహా గణాధిపతయే నమః బివ్వత్రీ చందనం సమర్పయామి - 
(అక్షతాన్‌) అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాన్‌ స్తండులాన్‌ 
శుభాన్‌! గృహాణ పరమానందా దిశపుత్ర నమో౭ స్తు తే॥ ఓం 
శ్రీమహా గణాధిపతయే నమః గంధస్యోపరి అలంకరణార్థం 
అక్షతాన్‌ సమర్పయామి. 


(పుష్టాలు సుగంధాని చ పుష్పాణి జాతికుందముఖాని 
చ। ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమో౭స్తు తే ఓం 
శ్రీమహాగణాధిపతయే నమః పుష్పైః పూజయామి. 


(అష్టోత్తరము చేసుకునే ఉద్దేశ్యం ఉంటే ఈ కింది మంతములను 
అథాంగపూజగా మార్చుకోవచ్చు 


ఓం సుముఖాయ నమః (పొదొో పూజయామి), ఓం ఏకదంతాయ 


నమః (గులో పూజయామి), ఓం కపిలాయ నమః (జానునీ పూజయామి], 
ఓం గజకర్ణికాయ నమః (జంఘే పూజయామి), ఓం లంబోదరాయ 
నమః (ఊరూ పూజయామి), ఓం వికటాయ నమః (కటిం పూజయామి), 
ఓం విఘృరాజాయ నమః (ఉదరం పూజయామి), ఓం గణాధిపాయ 


Kiron Type Institute 


3 'నమః (నాభిం పూజయామి), ఓం ధూమకేతవే నమః (హృదయం 
_ పూజయామి), ఓం గణాధ్యక్షాయ నమః (కంఠం పూజయామి), ఓం 


|| ఫాలచంద్రాయ నమః (స్మంథౌ పూజయామి), ఓం గజాననాయ 
నమః (హాని పూజయామి), ఓం వక్రతుండాయ నమః (వత్తం 
పూజయామి), ఠం కపిలాయ నమః (నేతే పూజయామి), &ం౦ 
శూర్పకర్ణాయ నమః (కర్ణో పూజయామి), ఓం హేరంబాయ నమః 
(లలాటం పూజయామి), ఓం స్నందపూర్వజాయ నమః (శిరః 
పూజయామి), ఓం శ్రీమహాగణాధి పతయే నమః (సర్వాంగాని 
పూజయామి) - నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి. 


అధః శ్రీ గణపతి అష్టోత్తర శత నామావళి 


ఓం గజాననాయ నమః 


ఓం గణాధ్యక్షాయ నమః 
ఓం విఘ్నరాజాయ నమః 
ఓం వినాయకాయ నమః 


ర్‌ం ద్వమాతురాయ నమః 


ఓం ద్విముఖాయ నమః 
ఓం పముఖాయ నమః 
ఓం సుముఖాయ నమః 


ఓం సుప్రదిపాయ నమః 10 
ఓం సుఖనిధయే నమః 

ఓం సురాధ్యక్షాయ న 

ఓం సురారిఘ్నాయ నమః 
ఓం మహాగణపతయె నమః 
ఓం మన్వాయ నమః 

ఓం మహాకాలాయ నమః 
ఓం మహాబలాయ నమః 

ఓం హేరంబాయ నమః 


Kiron Type Institute 


||ఓం లంబజఠరాయ నమః _ |ఓం శాశ్వతాయ నమః 
. కల హస్వగ్రవాయ నమః 20 ఓం బలాయ నమః 
||ఓం మహోదరాయ నమః |ఓం బలోల్టితాయ నమః 
ఓం మదోత్మటాయ నమః ఓం భవాత్మజాయ నమః 
ఓం మహావీరాయ నమః ఓం పురాణపురుషా నమః 
ఓం మంత్రిణే నయః ఓం పూషె నమః 
ఓం మంగళస్వరాయ నమః |ఓం పూష్మరోత్మి ప్రవారియ 
ఓం ప్రమదాయ నమః నమః 
ఓం ప్రథమాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః 
ఓం [పాజ్జాయ నమః ఓం అ[గపూజ్యాయ నమః 
ఓం విఘ్నకర్ర నమః ఓం అగ్రగామినె నమః 
ఓం విఘ్నహంత్రే నమః  30ఓం మంత్రకృతె నమః 
ఓం విశ్వనెత్రె నమః ఓం చామికరప్రభాయ నమః 50 
ఓం విరాట్సతయే నమః ఓం సర్వాయ నమః 
ఓం శ్రీపతయే నమః ఓం సర్వోపాస్వా నమః 
ఓం వాకృతయే నమః ఓం సర్వకర్ర నమః 
ఓం శృంగారిణే నమః ఓం సర్వనేత్రే నమః 
ఓం ఆశితవత్సలాయ నమః 'ఓం సర్వసిద్ధిపదాయ నమః 
ఓం శివషపియాయ నమః ఓం సర్వసిద్ధయ నమః 
ఓం శీఘకారిణే నమః ఓం పంచహసాయ నమః 


Kiron Type Institute 


'|ఓం పార్వతీనందనాయ నమః| ఓం యక్షకిన్నర సేవితాయ 

||ఓం ప్రభవే నమః నమః 

"||ఓం కుమారగురవే నమః 60 ఓం గంగాసుతాయ నమః 

ఓం అక్షోభ్యాయ నమః ఓం గణాధిశాయ నమః 80 

ఓం కుంజరాసురభంజనాయ | ఓం గంభీరనినదాయ నమః 
నమః ఓం వటవే నమః 

ఓం ప్రమోదాయ నమః | ఓం అభీష్టవరదాయ నమః 

ఓం మోదకప్రియాయ నమః | ఓం జ్యోతిష నమః 

ఓం కాంతిమతే నమః ఓం భక్తనిధయె నమః 

ఓం ధృతమతే నమః ఓం భావగమ్యాయ నమః 

ఓం కామినే నమః ఓం మంగళప్రదాయ చం: 

ఓం కపిత్లపనసపియాయ నమః ఓం అవ్యక్తాయ నమః 

ఓం బహ్మచారిణ నమః ఓం అవాకృతపరాక్రమాయ 

ఓం బ్రహ్మరూపిణే నమః 70 నమః 

ఓం బహ్మవిద్యాధరాయ నమః। ఓం సత్యధర్శిణే నమః 90 

ఓం జిష్ణవే నమః ఓం సఖ్యై నమః 

ఓం విష్ణుపియాయ నమః (ఓం సరసాంబునిధయే నమః 

ఓం భక్తజీవితాయ నమః |ఓం మహేశాయ నమః 

ఓం జితమన్మథాయ నమః |ఓం దేశాంగాయ నమః 

ఓం ఐశ్వర్యకారణాయ నమః | ఓం మణికింకిణిమేఖలాయ 

ఓం జాయసే నమః నమః 


Kiron Type Institute 


| ఓం సమస్తదేవతామూర్తయే |ఓం ఉన్మత్తవేషాయ నమః 
స నమఃఓం పరజితే నమః 
| ఓం సహిష్టవే నమః ఓం సమస్తజగదాధారాయ 
ఓం సతతోల్సితాయ నమః నమః 
ఓం విఘాతకారిణే నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః 
ఓం విష్వగ్భృశే నముక 100 ఓం ఆక్రాంతచిదచిత్రభాయ 
ఓం విశ్వరక్షాకృతే నమః నమ 
ఓం కల్యాణగురవె నమః ఓం శ్రీవిఘే ఘ్నశ్వరాయ నమః108 
// ఇతి శ్రీ గణఫతి అలకిత్రర శత నామావళి సంపూర్ణం // 
(ధూమ్‌) దశాంగం గుగ్గులో₹ పేతం సుగంధం సుమనోహరం; 


ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ। ఓం శ్రీమహా 
గణాధిపతయే నమః భూప మా 
త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియమ్‌; దీపం గృహాణ 
దేవెశ త్రైలోక్య తిమిరాపహమ్‌॥ ఓం శ్రీ మహాగణాధిపతయే 
నమః జిపం దర్శయామి. - ఓం శ్రీ మహాగణాధిపతయే నమః - 
ధూపదిపానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి. 


ఘూపయామి - (జపం) సాజ్యం 


-- (నైవేద్యం) - సుగంధాన్‌ సుకృతాంశ్షైవ మోదకాన్‌ 
ఫృతపాచితాన్‌! నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్దిః 
ప్రకల్పితాన॥। - ఓం శ్రీ మహా గణాధిపతయే నమః - నైవేద్యం 
సమర్పయామి. 


Kiron Type Institute 


కా nE 


1! (ఓక పుష్పంతో నైవేద్య పదార్థాల మీద నీరు ప్రోఛిస్తూ ఓం భూర్చవస్సువః 
ర ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదెవస్య ధీమహి ధియో యోనః 
/ ప్రచోదయాత్‌ (అనుచు నైవేద్య పదార్థములపై అరచేతి నుండి నీరు పడునట్లు 


చిలుకరించవలెను) సత్యంత్వర్తేన పరిషించామి (అనుచు నైవేద్య పదార్ధముల 
పాత్రల చుట్టును నీరు పడునట్లు త్రిప్పవలెను). (రాత్రిపూట ఈ మంత్రము - బుతం 
త్వా సత్త్యేన పరిషించామి అని చెప్పవలెను) అమృతమస్తు అమృతో 
పస్తరణమసి। ఓం శ్రీమహా గణాధిపతయే నమః - యథాభాగం 


గుదం నివేదయామి, 


(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి ఆయనకు చూపిస్తూ ఆ నీరు 
పళ్ళెములో వదలవలెను) 


ఓం పాణాయస్వాహా - ఓం అవానాయస్వాహా - ఓం వ్వానాయ 
స్వాహా - ఓం ఉదానాయస్వాహా - ఓం సమానాయస్వాహా _ 


ఓం బహ్మణే స్వాహా (కుడిచేతితో స్వామికి చూపాలి) 


మధ్య మధ్య పానీయం సమర్పయామి (భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు 
- నీళ్ళు విడిచి పెట్టాలి) అమృతాపిధానమసి। ఉత్తరాపోశనం 


సమర్పయామి. (నీరు స్వామికి చూపి పళ్ళెములో విడువ వలెను) హస్తా 
ప్రక్షాళయామి (చేతులు కడుగుట) - పాదౌ (ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట) 
- శుద్దాచమనీయం సమర్పయామి! (పళ్లెములో నీళ్ళు విడిచి పెట్టాలి) 


(తాంబూలం పూగీఫలైశ్వ కర్పూరం నాగవల్లి దశైర్యుతము। 
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం |పతిగృహ్యతామ్‌॥। 


Kiron Type Institute 


9 6౮౦ Inno 


] ఓం శ్రీ మహాగణాధిపతియే నమః - తాంబూలం సమర్పయామి 
- (ువర్ణపుప్పం) హిరణ్యగర్భగర్భస్థం హేమవీజం విభావసోః 
ir అనంతపుణ్యఫలదమతః శాంతిం పయచ్చ మే॥ ఓం శ్రీ 
మహా గణాధిపతయే నమః - సువర్తపుష్పం సమర్పయామి. 


(శరాజనం) ఘృతవర్తి సహసైశ్చ కర్పూరశకలైః స్థితం; 
సీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ।॥ నామాజం చ 
విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే! లక్ష్మ రాష్టస్యయా ముఖేతయా 
మాసగ్‌ం సృజామసి॥ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః - 
ఆఅనందకర్పూర నీరాజనం సమర్పయామి. - నీరాజనానంతరం శుద్ధ 
ఆచమనీయం సమర్పయామి. - 

(మంతపుష్పం) ధాతా పురస్తాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్‌ 
ప్రదిశ శృతసః। తమేవం విద్వా నమృత ఇహ భవతి నా౭ న్యః 
పస్దా అయనాయ విద్యతే॥ గణిశ్వరాయ విద్మహె గారీ పుత్రాయ 
ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్‌; సుముఖ శ్రైకదంతశ్చ 
కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 
ధూమకేతుర్ల ణాధ్యక్షః ఫాలచం|దో గజాననః। వక్రతుండ 
శ్ఫూర్చకర్ణో హేరంబ స్స్మందపూర్వజః। షోడశైతాని నామాని 
యః పఠెచ్చుణుయాదపి। విద్యారంభే వివాహే చ ప్రవెశే నిర్లమె 


తథా! సంగ్రామె సర్వకార్యేషు వివ్నస్తనస్య నజాయతే।। 
గణాధిపనమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన। వినాయకేశతనయ 


Kiron Type Institute 


కుమార గురవే తుభ్యం అర్ప్హయామి సుమాంజలిం॥ ఓం శ్రీమహా 
||గణాధిపతయే నమః దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి - 


(ఆత్నపదక్షిణం) యాని కాని చ పావాని జన్మాంతర కృతాని 
చ తాని తాని ప్రణశ్యంన్సి ప్రదక్షిణ పదే పదే. పాపో£హం 
పాపకర్మా౭_ హం పావాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా 
దేవ శరణాగత వత్సల. అన్యధా శరణం నాస్తి త్వమెవ శరణం 
మును తన్మాత్మారుణ్య భావేన రక్షరక్ష గణాధిప. ఆత్మ పదక్షెణ 
నమన్మారము సమర్పయామి! - 


(పసాద న్వకరణ) సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా 
ర్వగిం హరతు బుఈోపర దూర్వా దుస్ప్వప్పనాశనీ।. గణాధిపతిః 


పీత సుప్రసన్నో వరదో భవతు॥ మమ ఇష్ట కామ్యార్థ 
లసిధ్యర్ధం గణాధిపతి పసాదం శిరసా గృహ్ణామి! (ప్రసాదం -అక్షతలు/ 


వ్వు శిరస్సుపై ఉంచుకొనవలెను)) - 


(ఉద్వాసను ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దెవాసాని ధర్మాణి 
ప్రథమాన్యాసన్‌। తేహనాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే 
నాధ్యాస్సంతి దేవాః। ఓం శ్రీ మహాగణాధిపతిం యధాస్థానం 
నవేశయూమి॥ శోభనార్ధి క్షేమాయ పునః ఆగమనాయ చ, ఉత్తరే 
శుభకర్మణి అవిఘ్నమస్తు. కాయేన వాచా మన సెంద్రియెర్వా 


(సర్వసిద్ధి పదాయక॥ ఏకదంతైకవదన తథా మూషక వాహన; 


Kiron Type Institute 


బుద్దా౭ిత్మనా వా ప్రకృతేః స్వభావాత్‌। కరోమి యద్యత్‌ సకలం 
పరస్మై నారాయణా యేతి సమర్పయామి॥ ఇతి గణాధిపతి 


joer కరిమ్ము॥ 
(అని చెప్పుకొనవలెను) (ఉదకము తాకవలెను/అక్షతలు నీళ్లు పళ్లెములో వదలవలెను) 


Kiron Type Institute 


- విరుషసూర్త నహతీ ౧౫౬౭ సంపూర్ణ పూజ 
అదా నిర్విఘేన పరిసమాపహ్యర్ధం 
|| యథాశక్తి పురుష సూక్త విధానేన మహాగణపతి పూజాం కరిష్వే॥ 


(పసుపుతో చేసిన గణపతిని కుంకుమతో అలంకరించి తములపాకులో నుంచి 
పూజించవలెను). 


తతః మూర్తావాహానం కఠిష్య॥ 

అస్మిన్‌ హరిద్రాబింబె శ్రీ మహాగణపతిం ఆవాహయామి, 
స్థాపయామి, పూజయామి॥। హరిద్రాభం చతుర్భాహుం 
హరిదావదనం పభుమ్‌। పాశాంకుశధరం దేవం మోదకం 
దంతమేవ చ। భకా౭ భయ ప్రదాతారం వందే విఘ్నవినాశనమ్‌। 
ఓం హరిద్రా గణపతయే నమః। 


[బంణాలుతెష్ల - 
ఓం అసునీతే పునరన్మాసు చక్షుః 
పునః ప్రాణ మిహినోధేహి భోగమ్‌ 
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే 
మృళ(డ)యాన స్వస్తి. 
అమృతం వై [పాణా అమృతమాపః 
(పాణానేవ యథాస్థాన ముపహ్వయతే॥ 
ఓం భూః -మహాగణాధిపతిమావామయామి॥ ఓం భువః- 
మహాగణాధిపతి మావాహయామి।। ఓం సువః-మహాగణాధిపతి 


Kiron Type Institute 


| మావాహయామి॥ ఓం భూర్భువస్సువః - మహాగణాధిపతి 
_ మావాహయామి।। మహాగణాధిపతిం సాంగం సాయుధం 
| సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం ఆవాహయామి, 
స్థాపయామి, పూజయామి. 


ఓం శ్రీమహాగణాధిపతయెనమః। స్టిరో భవ, వరదోభవ, 
సుముళ భవ, సుప్రసన్నో భవ, మమ(యజమానస్య) అభిముఖో 
భవ, స్టిరాసనం కురు॥। ప్రసీదః ప్రసీదః ప్రసీదః॥ 
శ్లో స్వామిన్‌ సర్వ జగన్నాథ యావత్పూజావనానకమ్‌। 
తావత్వం ప్రతిభావేన బింబే౭స్మిన్‌ సన్నిధిం కురు॥ 
అథధభ్యానమ్‌: (ఈ క్రింది మంత్రమును చెప్పి దేవునిపై అక్షతలు చల్లవలెను) 


ఓం గణానాం త్వా గణపతిగ్‌ం వా్రామవాకవఠం 
క వాము మశవస్తవమ;। 
జ్యేష్టరాజం బహ్మణాం బహ్మణస్పత 
ఆనశ్ళ ణ్వన్నూతిభి స్పీదసాదనమ్‌॥ 


వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ। 
నిర్విఘ్నం కురు ము తన సర్వ కార్యేషు సర్వదా॥। 
- ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
- ధ్యాయామి, ధ్యానమ్‌ సమర్పయామి. 


Kiron Type Institute 


“|| ఆవాహనమ్‌: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై అక్షతలు చల్లవలెను) 


ఐక: ఓం సహస్ర శీర్నా పురుషః సహస్రాక్ష సహస్రపాత్‌; 
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాజ్దులమ్‌॥ 
శో॥ ఆత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చిలే శ్వర। 
ఆనాథనాథ సర్వజ్ఞ గౌరిగర్భ సముద్భవ 
- ఓం శ్రీమహాగణాధిపతయే నమః - ఆవాహయామి. 


ఆసగమ్‌ు; 

(ఈ కింది మంత్రమును చెపుతూ దేవుని వద్ద పూవుగాని అక్షతలు గాని ఉంచవలెను) 

అకు సు రెతరగ్‌ సర్వమ్‌! యద్భూతం యచ్చ భవ్యమ్‌। 
ఉతామృతత్వ స్యశానః। యదన్నె నా౭ తిరోహతి॥ 


శో; మౌక్తికః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితమ్‌। 
రత్నసింహాసనం చారు ప్రత్యర్థం ప్రతిగుహ్యతామ్‌॥ 
-ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
- నవరత్నఖచిత హాము సింహాసనం సమర్పయామి. 


పాద్యమ్‌: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పూవుతో నీటిని చల్లవలెను/ 

ఉద్ధరిణితో నీటిని స్వామికి చూపించి పళ్లెములో వదలవలెను) 

బుక్‌: ఏతావానస్య మహిమా! అతో జ్యాయాగ్‌శ్చ పూరుషః 
పాదో౭ స్య విశ్వా భూతాని; తివాదన్యా౭ మృతం దివి॥ 


Kiron Type Institute 


| ఇ గజవక్రనమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక 
; భక్యా వాద్యం మయాదత్తం గృహాణద్విరదానన॥ 
l|- ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
- పాదయోః వాద్యం సమర్పయామి. 
అర్హ్హ్యమ్‌: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పూవుతో నీటిని చల్లవలెను/ 
ఉద్దరిణితో నీటిని స్వామికి చూపించి పళ్లెములో వదలవలెను) 
బుక్‌: (త్రిపొదూర్ద్వ ఉదైత్పురుషః। పాదో౬ స్వేహా౭ ౭ భవాత్సునః। 
తతో విష్వజ్‌ వ్యక్రామత్‌। సాశనానశనే అఖి॥ 
శో గౌరిపుత్రనమ స్తేస్తు శంకరం ప్రియనందనం। 
గృహాణార్హ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం॥ 
- ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
- హస్తయోః అర్హ్యం సమర్పయామి. 
ఆచమనము: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పూవుతో నీటిని 
చల్లవలెను/ఉద్ధరిణితో నీటిని స్వామికి చూపించి పళ్లెములో వదలవలెను) 
బుక్‌: తస్మాద్విరాడజాయత। విరాజో అధి ఫూరుషః। 
స జాతో అత్యరిచ్యత। పశ్చాద్భూమి మథో పురః 
శ్లో గౌరిపుతనమస్తెస్తు శంకరం ప్రియనందనం | 
గృహాణార్హ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం॥ 
- ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
- ముఖీ ఆచమనీయం సమర్పయామి. 


Kiron Type Institute 


|] మీధుపర్మమ్‌: 
2 (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పూవుగాని అక్షతలు గాని ఉంచవలెను) 
“|| జ, దధిక్షీరసమాయుక్తం మధ్వాబ్యేన సుసంయుతమ్‌। 
మధుపర్శం గృహాణదం గజవక్త్ర నమో౭స్తు తే॥। 
- ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
బా మధుపర్మం సమర్పయామి. 
(మధుపర్మములు లేనియడల మధుపర్మార్ధం అక్షత్రాన్‌/పుష్పాన్‌ సమర్పయామి) 


కౌపచూరిక స్నానము: 
(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పూవుతో నీటిని చల్లవలెను) 
అక్‌ యత్పురుషేణ హవిషా, దేవా యజ్ఞమతన్వత। 


వసంతో అస్యా౭ ౭ సీదాజ్యమ్‌। గ్రీష్మ ఇధ్మశ్ళరద్దవిః।। 


శ్లో గంగాది సర్వతీర్ధభ్యః ఆహృతైరమలైర్ణ లైః 
న్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమో౭స్తు తే॥ 
- ఓం శ్రీమహాగణాధిపతయె నమః 
- బెపచారికన్నానం సమర్పయామి. 

నారికేళఫళోదక స్టానమ్‌: 
(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పూవుతో కొబ్బరి నీటిని చల్లవలెను/ఉద్ధరిణితో 
కొబ్బరినీటిని స్వామికి చూపించి పళ్లెములో వదలవలెను) 
శీ; యాః ఫలినీర్వా౭ అఫలా అపుష్పాయాశ్చ పుప్పిణీః 

బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగిం హ సః 


Kiron Type Institute 


|| - ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
స్ట - నారికెళఫలోదక స్నానం సమర్పయామి. 


పంచామ్యతన్నానమ్‌: 
(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పంచామృతములను (అవు పాలు, ఆవునెయ్యి, 
ఆవుపెరుగు, తేనె, పంచదార ల మిశ్రమము) పూవుతో చల్లవలెను/ఉద్దరిణితో 
పంచామృతములను స్వామికి చూపించి పళ్లెములో వదలవలెను) 


శో; స్నానం పంచామృతేనైవ గృహాణ గణనాయక। 
మహాకాయ మహారూప నమో మూషికవాహన।। 
పయోదధిఘృతం చైవ శర్మరా మధుసంయుతమ్‌। 
పంచామృతేన స్నపనం ప్రియతాం గణనాయక॥। 


ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
- పంచామృతన్నానం సమర్పయామి. 
శుద్దోదకసానం: 
(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పూవుతో నీటిని చల్లవలెను) 
ఆపో హి ష్టా మయో భువః తా న ఊర్డె దధాతన। 
మహేరణాయ చక్షసే! యో వః శివతమో రసః। తస్య భాజయతే 
హ నః। ఉశతీరివ మాతరః। తన్మా ఆరం గమామవః। యస్య 
క్షయాయ జిన్వధ। ఆపో జన యథా చ నః॥ 
- ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 
ఆ శుద్దొదకస్నానం సమర్పయామి. 


Kiron Type Institute 


po 
౫|| ఆచమనీయం: 


all (ఈ క్రింది మంత్రమును చెపుతూ ఉద్ధరిణితో నీటిని స్వామికి చూపించి పళ్లెములో వదలవలెను) 
"|| -ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
-న్నానాంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి. 


వస్త్రం: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై వస్రాలను ఉంచవలెను) 
బుక్‌: సప్హాస్యా౭_౭_ సన్సరిధయః। త్రిః స్సప్త సమిధః కృతాః। 
దేవా యద్యజ్ఞం తన్వానాః। ఆబధ్నన్సురుషం పశుము॥ 
శ్లో; రక్తవస్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్‌; 
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ Il 
- ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
- వస్త్రయుగ్మం సమర్పయామి. 
(వస్తార్థం అక్షతాన్‌ / పుష్పాన్‌ సమర్పయామి) 
యజ్ఞోపవీతం: 
(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై యజ్ఞోపవీతమును ఉంచవలెను) 
బుక్‌: తం యజ్ఞం బర్జిషి పొక్షన్న! పురుషం జాత మగ్రతః। 
తేన దేవా అయజంత। నాధ్యా బుషయశ్చ యే॥ 
యజ్ఞోపవీతం పరమం పవిత్రం (పజావతే 
ర్య్వత్సహజం పురస్తాత్‌ 
ఆయుష్య మగ్యం ప్రతిముంచ శుభం 
యజ్ఞోపవీతం బలమస్తు తేజః 


Kiron Type Institute 


- ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
- యజ్ఞోపవీతం సమర్పయామి. 
(యజ్ఞోపవీతార్ధం అక్షతాన్‌ / పుష్పాన్‌ సమర్పయామి) 


ఉపవీతం: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై ఉపవీతమును ఉంచవలెను) 
శో; రాజతం [బహ్మసూ[త్రంచ కాంచనం చోత్తరీయకం। 
గృహాణ దేవ సర్వ ధర్మజ్ఞ భకానా మిష్టదాయకా॥ 

- ఓం శ్రీమహాగణాధిపతయే నమః - ఉపవీతం సమర్పయామి. 

(ఉపవీతార్ధం అక్షతాన్‌ / పుష్పాన్‌ సమర్పయామి) 


ఆభరణము: 
(ఈ కింది మంత్రమును చెపుతూ స్వామికి ఆభరణములను సమర్పించవలెను) 


బుక్‌:రీ౦ హిరణ్యరూపస్సహిరణ్య 
సంద్భగపాన్నపాత్సేదుహిరణ్య వర్ణః 
హిరణ్యయా త్పరిమోనెర్నిషద్యా హిరణ్య దాదదద్యన్నమ స్మై॥ 
శ్లో కేయూరకంకణదివ్వె హారనూపురమేఖలాః। 
విభూషణా న్యమూల్యాని గృహాణబుషిపూజితే॥ 
- ఓం శ్రీమహాగణాధిపతయే నమః - ఆభరణం సమర్పయామి 
(ఆభరణార్ధం అక్షత్రాన్‌/పుష్పాణ్‌ సమర్పయామి) 


చామరం: శీతవాయు పదే చైవ దేహేచ సుఖదే పరే! 
కమలే గృహ్యతాం నా వ్యజన శ్వేత చామరెే॥ 


Kiron Type Institute 


|= ఓం శ్రీమహాగణాధిపతయే నమః 

ర - వ్యజన శ్వేతచామరాభ్యాం వీచయామి. 
|| (ఒక పుష్పముతో స్వామికి వీచుతూ చామరంతో వీచుతున్నట్లు భావన చేయవలెను.) 
గంధం: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై గంధమును ఉంచవలెను) 


బుక్‌: తస్మాద్యజ్ఞాత్సర్వహుతః। సంభృతం పృషదాజ్యమ్‌। 
పశూగ్‌,స్తాగ్‌,శ్చకై వాయవ్యాన్‌। అరణ్యాన్‌|గామ్యాశ్చ యే 


శో; చందనా౭ గరు కర్పూర కసూరి కుంకుమా౭న్వితమ్‌। 
విలేపనం సురశెష్ట ప్రత్యర్థం ప్రతిగృహ్యతామ్‌! 
- ఓం శ్రీమహాగణాధిపతయే నమః - గంధాన్‌ సమర్పయామి. 
(గంధార్ధం అక్షతాన్‌ / పుష్సాన్‌ సమర్పయామి) 
అక్షతలు: (ఈ క్రింది మంత్రమును చెప్పి దేవునిపై అక్షతలు చల్లవలెను) 
బుక్‌: తస్మాద్యజ్ఞాత్సర్వహుతః। బుచః స్పామాని జజ్జిరె। 
ఛందాగ్‌ంసి జజ్జిరే తన్మాత। యజుస్తన్మా దజాయత॥। 


శః అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాం స్తండులాన్‌ శుభాన్‌! 
గృహాణ పరమానందా దిశపుత్ర నమో౭స్తు తే॥ 
- ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
-గంధన్యోపరి అలంకరణార్ధం అక్షతాన్‌ సమర్పయామి. 
(కుంకుమ విలేపనార్ధం అక్షతాన్‌ / పుష్పాన్‌ సమర్పయామి) 


Kiron Type Institute 


- పుష్టం: (ఈ క్రింది మంత్రములను చెపుతూ దేవుని పుష్పములతో యం. 
“|| ఒక తస్మాదశ్వా అజాయంత। యే కే చోభయాదతః 
|] గావోహ జజ్జిరే తస్మాత్‌! తన్మాజ్ఞాతా అజావయః॥ 
శ్లో సుగంధాని చ పుష్పాణి జాతికుందముఖాని చ। 

ఎకవింశతి పత్రాణి సంగృహాణ నమో౭స్తు తే॥ 

- ఓం శ్రీమహాగణాధిపతయే నమః - పుష్పాణి పూజయామి. 
అథాంగవూజా ॥ 

ఓం సుముఖాయ నమః - పాదౌపూజయామి ॥ (పాదములు) 
ఓం ఏకదంతాయ నమః - గుల్ళొ పూజయామి ॥ (మడమలు) 
ఓం కపిలాయ నమః - జానునీ పూజయామి ॥ (మోకాళ్ళు) 
ఓం విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి ॥ (పిక్కలు) 
ఓం అఖువాహనాయ నమః- ఊరూ పూజయామి ॥ (తొడలు) 
ఓం హేరంబాయ నమః - కటిం పూజయామి ॥ (పిరుదులు) 
ఓం లంబోదరాయనమః - ఉదరం పూజయామి ॥ (బ్యా) 
ఓం గణనాధాయనమః - నాభిం పూజయామి ॥ (బొడ్దు 
ఓం గణేశాయనమః  - హృదయం పూజయామి ॥ (రమ్ము 
ఓం స్టూలకంఠాయనమః - కంఠం పూజయామి ॥ (కంఠం) 


ఓం స్మంధాగజాయనమః - స్మంధా పూజయామిు।॥। (భుజములు) 
ఓం పాశహనాయనమః - హసాొ పూజయామి ॥ (వేతులు) 
ఓం గజవక్రాయనమః - వక్రం పూజయామి || (ముఖము) 


Kiron Type Institute 


J కం విఘ్నహం|త్రేయనమః - నేత్రే పూజయామి ॥ (కన్నులు) 
. ఓం శూర్చకర్ణాయనమః - కర్ణా పూజయామి ॥ (ఆవులు) 
leo ఫాలచందాయనమః - లలాటం పూజయామి ॥ (నుదురు) 
ఓం సర్వేశ్వరాయనమః - శిరః పూజయామి ॥ (శిరస్సు) 
ఓం విఘ్టరాజాయనమః-సర్వాణ్యంగానిపూజయామి (శరీరమంతట) 


(ఇక్కడ మీ శక్తానుసారముగా అష్టోత్తర శతనామాలతో / 
సహస్త్ర నామాలతో పూజచేయవలెను) 


అధః త్రీ గణపతి అఫ్ట్రోత్తర శత నామావళి 
ఓం గజాననాయ నమః ఓం సురారిఘ్నాయ నమః 


ఓం గణాధ్యక్షాయ నమః ఓం మహాగణపతయే నమః 
ఓం విఘ్నరాజాయ నమః ఓం మన్యాయ నమః 


ఓం వినాయకాయ నమః ఓం మహాకాలాయ నమః 


ఓం ద్వైమాతురాయ నమః _ | ఓం మహాబలాయ నమః 

ఓం ద్విముఖాయ నమః ఓం హేరంబాయ నమః 

ఓం ప్రముఖాయ నమః ఓం లంబజఠరాయ నమః 
ఓం సుముఖాయ నమః ఓం (హస్వగీవాయ నమః 2౦ 
ఓం కృతినే నమః ఓం మహోదరాయ నమః 

ఓం సుప్రదిపాయ నమః 10ఓం మదోత్నటాయ నమః 
ఓం సుఖనిధయె నమః ఓం మహావీరాయ నమః 

ఓం సురాధ్యక్షాయ నమః ఓం మంత్రిణ నమః 


Kiron Type Institute 


| ఓం 
| ఓం 


టబ ఇనిగ్నటర 


| ఓం మంగళస్వరాయ నమః ఓం పూష్మరోత్మి ప్రవారియ 


ప్రమదాయ నమః నమః 


ప్రథమాయ నమః ఓం అ[గగణ్యాయ నమః 


ఓం వాజ్జాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః 


ర్‌ం 


విఘ్నకర్ర నమః ఓం అగగామినె నమః 


ఓం విఘ్నహంత్రే నమః _ 30,ఓం మంత్రకృతే నమః 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


ర్‌ం 
ర్‌ం 


విశ్వనేత్రే నమః ఓం చామికరప్రభాయ నమః 50 
విరాటతయే నమః ఓం సర్వాయ నమః 

శ్రీపతయే నమః ఓం సర్వోపాస్యా నమః 
వాకృతయే నమః ఓం సర్వకర్ర నమః 

శృంగారిణే నమః ఓం సర్వనెల్రే నమః 
ఆశితవత్సలాయ నమః ఓం సర్వసిద్ధిపదాయ నమః 
శివప్రియాయ నమః (ఓం సర్వసిద్ధయే నమః 
శీఘకారిణే నమః ఓం పంచహస్తాయ నమః 
శాశ్వతాయ నమః ఓం పార్వతీనందనాయ నమః 
బలాయ నమః 40'ఓం ప్రభవ నమః 
బలోట్టితాయ నమః ఓం కుమారగురవే నమః 60 
భవాత్మజాయ నమః ఓం అక్షోభ్యాయ నమః 
పురాణపురుషా నమః ఓం కుంజరాసురభంజనాయ 
పూష్టై నమః నమః 


Kiron Type Institute 


"ఓం ప్రమోదాయ నమః _ (ఓం వటవే నమః 
. ఓం మోదకప్రియాయ నమః |ఓం అభీష్టవరదాయ నమః 
"||ఓం కాంతిమతే నమః ఓం జ్యోతిషే నమః 
ఓం ధృతమతే నమః ఓం భక్తనిధయే నమః 
ఓం కామినే నమః ఓం భావగమ్యాయ నమః 
ఓం కపిత్లపనసపియాయ నమః ఓం మంగళప్రదాయ నమః 
ఓం బహ్మచారిణ నమః ఓం అవ్యక్తాయ నమః 
ఓం బ్రహ్మరూపిణ నమః 70'ఓం అవాకృతపరాక్రమాయ 
ఓం [బహ్మవిద్యాధరాయ నమః నమః 
ఓం జిష్టవె నమః ఓం సత్యధర్శిణ నమః 
ఓం విష్ణుపియాయ నమః ఓం సఖ్య నమః 
ఓం భక్తజీవితాయ నమః _ ఓం సరసాంబునిధయే నమః 
ఓం జితమన్మథధాయ నమః  |ఓం మహేశాయ నమః 
ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం దేశాంగాయ నమః 
ఓం జాయసే నమః ఓం మణికింకిణిమిఖలాయ 
ఓం యక్షకిన్నర సేవితాయ నమః నను 
ఓం గంగాసుతాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే 
ఓం గణాధీశాయ నమః 80 నమః 
ఓం గంభీరనినదాయ నమః ఓం సహిష్టవే నమః 

ఓం సతతోల్టితాయ నమః 


Kiron Type Institute 


] ఓం విఘాతకారిణే నమః ఓం సమస్తజగదాధారాయ నై 
||ఓం విష్యగ్భశే నమః నమః 
||ఓం విశ్వరక్షాకృతే నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః 
ఓం కల్యాణగురవే నమః? ఓం ఆక్రాంతచిదచిత్రభాయ 
ఓం ఉన్మత్తవెషాయ నమః నసుః 
ఓం పరజితే నమః ఓం శ్రీవిఘే ఘ్నశ్వరాయ నమః108 
// ఇతి శ్రీ గణఫతి అష్టోత్తర శత నామావళి సంపూర్ణం // 
- ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 
- నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. 


ధూపము: 
బుక్‌: యత్సురుషం వ్యదధుః। కతిధా వ్యకల్పయ ౯(న్‌) 
ముఖం కిమస్య కౌ బాహూ! కావూరూ పాదావుచ్యేతే॥ 
దశాంగం గుగ్గులూపేతం సుగంధం సుమనోహరం! 
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ।॥ 
- ఓం శ్రీ మహా గణాధిపతయే నమః - ధూపమాఘాపయామి. 


దీపమ్‌: 


బుక్‌: బాహ్మణో౭౬స్య ముఖమాసీత్‌। బాహూ రాజన్యః కృతః; 
ఊరూ తదస్య యద్వైశ్యః। పద్భ్యాగ్‌ం శూద్రో అజాయత॥। 


Kiron Type Institute 


అం ఇ 


ఓఫర గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహమ్‌॥ 
- ఓం శ్రీ మహా గణాధిపతయే నమః - దీపన్దర్శయామి. 

ఆచమనీయం; 
(ఈ క్రింది మంత్రమును చెపుతూ ఉద్ధరిణితో నీటిని స్వామికి చూపించి పళ్లెములో వదలవలెను) 


ఓం తత్పురుషాయ విద్మహె వక్రతుండాయ బతక 
తన్నోదన్నిః ప్రచోదయాత్‌ 
-ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
- ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 
నైవేద్యమ్‌: 
బుక్‌: చంద్రమా మనసో జాతః। చక్షోః స్సూర్యో అజాయత। 
ముఖాదింద్ర శ్వాగ్నిశ్ళ! [పాణాద్వాయు రజాయత॥। 
శ్లో భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పి తనుకు త! 
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం గణాధిష॥ 


- ఓం శ్రీ మహా గణాధిపతయే నమః - నైవేద్యం సమర్పయామి. 
(ఒక పుష్పంతో నైవేద్య పదార్థాల మీద నీరు ప్రోఛిస్తూ) 


ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి 
ధియో యో నః ప్రచోదయాత్‌ (అనుచు నైవేద్య పదార్ధములపై అరచేతి 


నుండి నీరు పడునట్లు చిలుకరించవలెను) సత్యంత్వర్తేన పరిషించామి (అనుచు 
నైవేద్య పదార్థముల పాత్రల చుట్టును నీరు పడునట్లు తిప్పవలెను,. (రాత్రిపూట ఈ మంత్రము = 


. క్ష్‌ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియమ్‌! 


Kiron Type Institute 


| బుతం త్వా సత్త్యేన పరిషించామి అని చెప్పవలెను) 
"|| అమృతమస్తు అమృతోపస్తరణమసి 


రాజాన్నం సూప సంయుక్తం శాకచోష్య సమన్వితం; 
ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం పతిగ్భహ్యతాం॥ 


౦ శ్రీ మహా గణాధిపతయే నమః - యధాభాగం గుడం, 
కదళీఫలం, నారికేళం (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి. 
(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి ఆయనకు చూపిస్తూ అ నీరు పళ్ళెములో 
వదలవలెను) 
ఓం పాణాయ స్వాహా - ఓం అవానాయ స్వాహా 
ఓం వ్యానాయ స్వాహా - ఓం ఉదానాయ స్వాహా 
ఓం సమానాయ స్వాహా - ఓం బ్రహ్మణ స్వాహా 

(కుడిచేతితో స్వామికి చూపాలి) 
మథ్య మధ్యే పానీయం సమర్పయామి 
(భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు - నీళ్ళు విడిచి పెట్టాలి) 


అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి. 
(నీరు స్వామికి చూపి పళ్ళెములో విడువ వలెను) 


హస్తా ప్రక్షాళయామి (చేతులు కడుగుట) - పాదౌ ప్రక్షాళయామి 


(కాళ్లు కడుగుట) - శుద్ద ఆచమనీయం సమర్పయామి 
| (పళ్లెములో నీళ్ళు విడిచి పెట్టాలి) 


Kiron Type Institute 


Un 

న్‌. 

p i 5 0 
గ్‌ ) 

(67 

9 
గ 


| తాంబూలం: 
(ఈ కంది మంత్రమును చెప్పి దేవునివద్ద తాంబూలమును ఉంచవలెను) 


| బుక నాభ్యా ఆసీదంతరిక్షమ్‌। శ్రీర్నోద్యాః సమవర్తత 
పద్భ్యాం భూమిర్దిశః (శోత్రాత్‌ తథా లోకాగ్‌ం అకల్పయన్‌॥ 


పూగీఫలం మహద్దివ్యం నాగవల్లి దళైర్యుతమ్‌। 
ఎలాదిచూర్ణ సంయుక్తం తాంబూలం |పతిగృహ్యతాము॥ 
-ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 
- తాంబూలం సమర్పయామి. 
(తాంబూలార్ధం అక్షతాన్‌ / పుషాన్‌ సమర్పయామి) 


సువర్ణపుష్టం: 
(ఈ క్రింది మంత్రమును చెప్పి దేవునివద్ద పుష్పములు, అక్షతలు, దక్షిణ ఉంచవలెను) 
సదానందదవి ఘ్నేశ పుష్మలానిధనానిచ। 
భూమ్యాంస్థితానిభగవా స్వీకురుష్వ వినాయక! 


హిరణ్యగర్భగర్భస్థం హేమవీజం విభావసోః। 
అనంతపుణ్యఫలదమతః శాంతిం పయచ్చ మె॥ 
- ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 
ఒం సువర్జపుష్పుం సమర్పయామి. 
(సువర్ణపుష్పార్ధం అక్షతాన్‌ / పుష్పాన్‌ సమర్పయామి) 


Kiron Type Institute 


“|| బుక్‌: వేదాహమేతం పురుషం మహాంతమ్‌। 
ఆదిత్యవర్ణం తమసస్తు పారె! 


సర్వాణి రూపాణి విచిత్య ధీరః। 
నామాని కృత్వా౭ భివదన్‌ యదాస్తే 


సమాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గ్భహె। 

లక్ష్మి రాష్టస్యయా ముఖేతయా మాసగ్‌ం సృజామసి॥ 
ఘృతవర్తి సహసైశ్చ కర్పూర శకలై స్తథా। 

నీరాజనం మయాదత్తం గృహాణ వరదో భవ॥ 
మంగళం గణనాథాయ మంగళం హరసూనవే 
మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్రె౭స్తు మంగళమ్‌॥। 
సన్తత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, 

నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. 


- ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 
-కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. 
- నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి. 


Kiron Type Institute 


| మంత్రపుష్పం: (చేతిలో అక్షతలు, పుష్పము పట్టుకుని ఈ క్రింది మంత్రమును 
౧|| చెప్పి వాటిని దేవునిపై వేయవలెను) 
|| బుక్‌: ధాతా పురస్తాద్యముదాజహార। 
శక్రః ప్రవిద్వాన్‌ ప్రదిశ శ్చతస్రః 
తమేవం విద్యా నమృత ఇహ భవతి। 
నా౭న్యః పంథా అయనాయ విద్యతే।॥। 
నానాసుగంధి పుష్పాణి యథాకాలోద్భవాని చ। 
పుష్పాంజలిర్మయా దత్తో గృహాణ గణనాయక 


సుముఖ శ్లైకదంతశ్చ కషల గజకర్ణకః 
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః॥। 
ధూమకెతుర్లణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః। 
వక్రతుండ శ్ఫూర్చకర్ణో హేరంబ స్సృందపూర్వజః॥। 
షోడశైతాని నామాని యః పఠెచ్చుణుయాదపి। 
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్దమె తథా। 


సంగ్రామ సర్వకార్వేషు విఘ్నస్తస్య నజాయతే॥। 


గణాధిపనమస్తెస్తు ఉమాపుత్రాఘనాశన। 
వినాయకేశతనయ సర్వసిద్ది ప్రదాయక॥ 
ఎకదంతెకవదన తథా మూషక వాహన; 
కుమార గురవేతుభ్యమర్పయామి సుమాంజలి॥। 


Kiron Type Institute 


|| ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి 

: తన్నోదన్నిః ప్రచోదయాత్‌ 

|| - ఓం శ్రీమహా గణాధిపతయే నమః 
- దివ్య సువర్ద మంత్రపుష్పం సమర్పయామి. 

ఆత్మప్రదిక్షణ నమస్కారమ్‌: (పుష్పము, అక్షతలు పట్టుకుని లేచి నిలబడి 


నమస్కారము చేయుచు నీచుట్టు నీవు ప్రదక్షణ చేయుచు ఈ శ్లోకమును పఠించవలెను 
అనంతరము వాటిని దేవునిపై వేయవలెను) 


యాని కాని చ వావాని జన్మాంతర కృతాని చ 
తాని తాని ప్రణశ్యంన్సి ప్రదక్షైణ పదే పదే. 
పాపో౭హం పాపకర్మా౭ హం పావాత్మా పాపసంభవః 
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. 
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ 
తన్మ్నాత్మారుణ్య భావేన రక్ష రక్ష గణాదిప. 
- ఓం శ్రీమహాగణాధిపతయే నమః 
ఒ ఆత్మప్రదక్షిణ నమస్మారాన్‌ సమర్పయామి. 
పునరర్హ Yer 
(అక్షతలు, పుష్పాలు తీసుకొని జలముతో పునర్హ్యమును పళ్లెములో విడువవలయును) 
శే అర్థ go గృహాణహెరంబ సర్వభద్ర పదాయక। 
గన్టపుష్పాక్షతై ర్యుక్తం వాత్రస్థం పాపనాశన॥ 
- ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 
- పునరర్హ్యం సమర్పయామి. 


Kiron Type Institute 


.|'పునః పూజా: శ్రీ మహాగణాధిపతయే నమః పునః పూజాంచ 
కరిష్నె। ఛత్రమాచ్చాదయామి। చామరేణ వీజయామి। దర్పణం 
దర్శయామి। నృత్యం దర్శయామి; గీతం (శావయామి; వాద్యాన్‌ 
వక్‌ తయా అశ్వారోహణం కల్పయామి। గజారోహణం 
కల్పయామి। మూషికారోహణం కల్పయామి। సమస్త రాజోపచార 
షోడశోపచార శక్వుపచార భక్తుపచారాన కల్పయామి॥ 


పూజాసమర్దణమ్‌;(ఈ క్రింది మంత్రములను చదువుతూ నమస్కారము చేయవలెను) 
యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు; 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వనే తమచ్చుతమ్‌॥ 


మంత్రహీనం క్రియాహినం భక్తిహినం గణాధిప 
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే॥ 


అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ 
భగవాన్‌ సర్వాత్మకః 
శ్రీ మహాగణాధిపతిః సుపీత స్సుపసన్నో వరదో భవతు; 
ఓం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృప్హామి॥ 


Kiron Type Institute 


a ఉద్వాసనమ్‌ు: 
2 (ఈ క్రింది మంత్రమును చెపుతూ గణపతిని ఆకుతో కూడ అవలకు జరుపవలయును). 
“Eo యజ్ఞైన యజ్ఞ మయజంత దేవాః 
తాని ధర్మాణి [పథమాన్యాసన్‌। 
తే హ నాకం మహిమానః సచంతే। 
యత్ర పూర్వే సాధ్వాస్సంతి దేవాః 
గచ్చ గచ్చ సురేష్ట స్వస్థాన పరమెశ్వర। 
ఇష్టకా మ్యార్థ సిద్ధ్యర్థం పునరాగమనాయ చ 
ఓం శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం (పవేశయామి॥ 
శోభనార్థం పునరాగమనాయచ।। 
సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా 
సర్వగిం హరతు మ పాపం దూర్వా దుస్ప్వప్ప్ననాశని॥ 
(అని పూజ చేసిన పుషాక్షతలను తలపైన ధరించవలెయును) 
(ఈ క్రింది శ్లోకము చెపుతూ అక్షతలు, నీరు కలిపి పళ్లెములో విడువవలెను) 
నమోస్వనంతాయ సహస్రమూర్తయ 
సపాదాక్షిరోరుబాహువె। 
సహస్రనామ పురువాయ శాశ్వతే 
సహస్రకోటి యుగధారిణే నమః॥ 
ఇతి శ్రీ మహాగణాధిపతి పూజా॥ 
యంబహ్మవినాయకాయనమః।॥ 


Kiron Type Institute 


బావన 


(4 


మకాం 
a 
ల 


a 
ర 


లు] 
ర్త 


EF: 
౭ 


<< 
మై 
నా 
న 


గ్య] a 
dE 


- 
ge 


టే 
క 


| 
1 ల్‌ 


రో 


Ss 


హై 
షా 


9}n}nsu| 9రగ్న్మ ౮6౦10 


Kiron Type Institute 


